


రావ రంగారావు 


ప్రచురణ 
ఐంటాతీ మిత్రులు 


మచిలీపట్ట్నం 


"RAZARULO SURYUDU" 

FREE VERSE OF 

RAAVI RANGA RAO 

LECTURER IN TELUGU, 

A. J. COLLEGE OF EDUCATION, 
MACHILIPATNAM. A.P. 521 001. (INDIA) 


SAAHITHEE MITRULU, 
MACHILIPATNAM. 
PUBLICATION No. 9 


FIRST PRINT : May 1997 
PRICE : Rs. 40/- 


For Copies : 

NARRA PRABHAVATHI, 

27-431, PAATHA RAMANNAPETA, 
MACHILIPATNAM. A.P. 521 001. (INDIA) 
Phone : (08672) 21345. 


Printed at Brundavan Offset Printers, Buttaipet, Machilipatnam. 
Phone : 21204 (0); 22832 (R) 


నిత్య చైతీన్య కృష 


రేజరులోని బ్లేడు గడ్డం మురికిని తొలగిస్తుంది. మనిషిలోని చైతన్యం, 
పోరాట స్ఫూర్తి దేశంలోని అవినీతిని, అక్రమాల్షి తొలగించాలి. ఇది ఓ రోజు చేసి 
ఊరుకునేది కాదు. అవినీతి పెరిగినప్పడల్లా ప్రజాపోరాటాలు రావాలి - గడ్డం 
పెరిగినప్పడల్లా రేజరుకు పని చెపుతున్లట్లు. 

అదే ఆశయంతో రావి రంగారావుగారు రచించిన ఈ 'రేజరులో నూర్ముడు' 
ను మేము ప్రచురిస్తున్నందుకు ఆనందిస్తున్నాం. 

గత 18 ఏళ్ళగా ఆంధ్రజాతీయ బి.ఇడి. కళాశాలలో తెలుగు లెక్టరరుగా 
పని చేస్తున్న రంగారావుగారు రాసిన తెలుగు బోధనాప్రదీపక' - తెలుగు బోధన 
పద్ధతుల గురించి రాసిన పుస్తకం ఉత్తమ ప్రమాణాలను కలిగి ఉండి రాష్ట్ర ప్రభుత్వ 
ప్రశంసక ఉత్తర్వులు కూడా పొందింది. 

రంగారావుగారికి కవిత్వం రాయడం ఎంత ఇష్టమో రాయించడం కూడా 
అంతే ఇష్టం. పిల్లల చేత కవిత్వం రాయించే ఎత్తుగడల గురించి ఆయన చేసిన 
క్యషికి 1991 లో N.C.E.R.T. వారి జాతీయ బహుమతి లభించింది. 1985 
లో రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం కూడా అందుకున్నారు. 'సాహిత్య క్రీడలు” 
అనే ప్రక్రియను రూపొందించి విద్యార్థుల చేత, యువకుల చేత కవిత్వం 
రాయిన్తున్నారు. ఈ విషయం మీదే ఆయన యంఫిల్‌. చేశారు. ఇంకా దీనిమీదే 
పిహెచ్‌డి. కొనసాగిస్తున్నారు. “మచిలీపట్నం సాహితీమిత్రులు ప్రతి నెలా 2వ 
శనివారం సాహిత్య కార్యక్రమాలు క్రమం తప్పకుండా చక్కగా కొనసాగటానికి 
మొదటి నుంచీ అంకిత భావంతో క్యషి చేస్తూ వన్తున్నారు. 

1980 నుండి 9౦ దాకా మినీ కవితా ప్రచారాన్ని బక ఉద్యమంగా స్వీకరించి 
రాష్ట్రమంతటా విశేషంగా రంగారావుగారు పర్యటించారు. ఆయన 'మినీపోయెం 
ట్రెండ్‌సెట్టర్‌ 

ఆయన కవిత్వం రాయడం మొదలుపెట్టి 25 నంవత్లరాలు నిండిన 
సందర్భంగా 'భారతి మొదలైన పత్రికల్లో మినీకవితగురించి ఆయన రాసిన 
వ్యాసాలు, అనేక పత్రికల్లో వచ్చిన మినీకవితలు, సాహిత్య వ్యాసాలు... ఈ సంవత్లరమే 
ప్రచురిద్దామని మవహాప్రయత్నంలో వున్నాం. సాహితిప్రియులంతా మాకు 
సహకరిస్తారని ఆశిస్తున్నాం. 


వేమూరి రాధాకృష్ణమూర్తి 


కన్వీనర్‌, సాహితిమిత్రులు 
మచిలీపట్టం 


ఆచార్య కొలకలూరి ఇనాక్‌ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 
తెలుగుశాఖ్లు అగుంతపురం. 


| కర్రిగాయ్యతషన్స్‌ | 


శ్రీ రావి రంగారావుగారూ ! 
కంగ్రాచ్యులేషన్స్‌, 
మ్‌ 'శేజరులో నూర్ముజ్ణ్హి చూశాను. 
ఎెలుతురై నవ్వుతున్నాడు. 
క్తి మీ అంతరంగంలా అందంగా ఉంది. 
ఆత్మీయతకు అక్షరరూపం మీ కవిత. 
దేశ మంటే ఎంత ప్రేమ మీకు! 
పొల మంటే ఎంత భక్తి మకు! 
వంతెన ప్రతిభ ఎవరి సాంతమూ కాదు. 
చెట్టు చైతన్మానికి మెట్టే, పరాభవం రాదు. 
వాళ్ళ ఇంకొకడికంటే ముందు పుట్టి ఏం సాధించారు? 
వీళ్ళ దేన్నీ ప్రేమించలేరు. 
డబ్బును మోస్తున్న మనుషుల తలలు నిలువవు. 
ధర్మం తాకలేని గుండెలు వెలుగవు. 
భూమినీ, తల్లినీ, కవిన్‌, కర్షకుజ్జి ప్రేమించే మీకు 
సూర్యుడు సబ్బబిళ్టయ్‌ మీ సన్మానం గదిలో ఎదురౌతాడు. 
జండా ఊడిన కర్ర మీ చేతిలో తుపాకీ అవుతుంది. 
మ్‌ కవితా సూర్యకిరణాలు ఖడ్డాలై చెండాడుతాయి. 
మీ కవిత్వంలో మీ హృదయం ఎవరెస్టుజండా ఐ ఎగురుతుంది. 
మ్‌ కవిత్వం ఆలోచనల్లా సూర్యసౌందర్యం అందిస్తుంది 
మ్‌ సాహిత్యం జాతి ప్రభాతరీతి 
మీ గీతి అక్షర విభూతి 





మీ 
ఆచార్య కొలకలూరి ఇనాక్‌ 


అదినితిన్యనస్థమిడ ఆద్రుహజ్వాలలు ఎగీసిపడాలి 


సతము చిగురించు 'అమ్యత న్యక్షమ్ము' నేను - అంటూ పద్మాలు పాడినది 
రంగారావుగారే. మినీకవితలకు 'గుడ్‌ మార్షింగ్‌' చెప్పినది రంగారావుగారే. మనిషి 
మాననిక మాలిన్యాన్ని తొలగించటానికి వచన కవితల “ముఖంవుల్ల' 
తయారుచేసినది రంగారావుగారే. ఒక మంచి ప్రయోగంగా 'కలలో కవితా రాసినది 
రంగారావుగారే. కుర్చీ రాజకీయాల కుట్రలను చెండాడుతూ 'సూర్ముళ్ల గెలుపు” 
ప్రకటించినది రంగారావుగారే. ఈనాటి అవినీతి వ్యవస్థమీద ప్రజలు తిరుగుబాటు 
చేయాలని, దానిమీద ప్రజల ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడాలని ఆశయంతో పదేళ్ళ 
తర్వాత ఇప్పడు రేజరులో నూర్ముడు' అందిస్తున్నది కూడా రంగారావుగారే. 

రంగారావుగారితో పరిచయం జరిగింది నాకు పాతికేళ్ళకు ముందు 
తిరుపతిలో, నా 'కామధేను' పక్షపత్రిక కార్యాలయం అనబడే కాఫీపొడి అంగడిలో. 
ఆయన అప్పడు తిరుపతిలో తంతి తపాలా శాఖలో చిరుద్వోగి. చిన్న చిన్న కవితలు 
రాసి చూపిస్తుంటే 'ఇలా కాదు - అలా అని చెప్పిన వాడిని. ఈరోజు ఆధునిక 
కవితా రీతులను ఆయన వద్ద గ్రహించవలసిన స్థాయికి రంగారావుగారు 
ఎదిగిపోవడం నాకు గర్వకారణం. 

భాషలో స్పష్టత... భావంలో గుప్తత... ఉపమానీకరించడంలో నవ్యత... ఈ 
కావ్యం పేరులోనే ఒక నవ్యత, 'రేజరులో సూర్యుడు'. ఈనాడు దేశంలో ఎక్కడ 
చూసినా కుంభకోణాలు, స్మామ్‌లు... ఏనాడు లేనంతగా అవినీతి నిర్భయంగా 
బతికేస్తోంది. ఇందుకు కారణం “మనకెందుకులే అనే ప్రజల “నాగరిక వైఖరి. 
ప్రజలు నిజాన్ని గొంతెత్తి చెప్పడంలేదు. అక్రమాల్ని చూస్తూనే తప్పుకొని పోతున్నారు. 
ఈ పరిస్థితి కొనసాగితే రేపు రోడ్డుమ్‌ద ప్రజలు నడవలేని దుస్థితి దాపురిస్తుంది. 
మనుషులెవరూ బతకలేని దుర్గతి ఏర్పడుతుంది. అందుకే తమ బాగుకోసం, 
సమాజం బాగుకోసం ప్రజలు నోరెత్తాల్షిన అవసరం నే డేర్చడింది. ఆ చైతన్యం 
ప్రజలలో తేవాలనేది రంగారావుగారి కవితల తపన. పాఠకులకు ఈ కవితలు 
అర్థమయితేనే స్పందించగలుగుతారు. అందుకే ఆయన మరీ సంక్లిష్టమయిన 
వ్యక్తీకరణ విధానాల్ని ఎంచుకోనందుకు అభినందించాలి. 

రంగారావుగారి ఈ కవితల సంపుటికి రండు లక్ష్యాలున్లాయి. ఒకటి, కొత్త 
వ్యవస్థ రావటం. అది తరవాత జరిగేది. ఆ వ్యవస్థ వచ్చేదాకా మనిషి చేతలుడిగి 
కూర్చుంటే అది రాకపోవటమే కాక మనిషే బతికే స్థితి ఉండదు. ఈ వ్యవస్థలోని 


అవినీతిని, అక్రమాల్ని మనిషి ఎదిరించటం తక్షణం జరగాల్సిన పని. ఇది రెండో 
లక్ష్యం. ప్రాథమిక చికిళ్లలాంటిది. ఈ వ్యవస్థ మారితీరాలని కోరుతున్న వాళ్ళు కూడా 
కొందరు ఈ అవినీతిని వ్యతిరేకించే ఉద్యమాలపట్ల పెద్దగా ఆసక్తి చూపకపోవటం 
శోచనీయం. కుంభకోణాలు చేస్తున్న నాయకులు, అధికారులు తమ అధికారాన్ని 
దుర్వినియోగం చేసి మళ్లి మలినం అంటని పెద్ద మనుషులుగా ముద్రలు 
వేయించుకుంటు న్న దుస్థితి ఉన్నా ప్రజాగ్రహం వెల్లువలా వస్తుంటేనే న్యాయస్థానాలు. 
కూడా డైెర్యంగా దుషవ్పరాజకీయాల్షి ఎదుర్కొనే వ్రయుత్నం కొంతైనా 
చేయగలుగుతాయి. అందుకే ఎలా ఆలోచించినా అవినీతివట్ల ప్రజలు 
మండివడాలి. దేశం ముఖంమీద పెరుగుతున్న అవినీతిమాలిన్యాన్ని మనిషి 
'రేజరులోని నూర్యుడు' తొలగించాలి. దేశం ముఖం అందంగా వెలగాలి. 


రంగారావుగారి ఆశ నెరవేరాలని ఆకాంక్షిస్తున్నా, 


తిరుపతి | పులికంటి కృష్ణారెడ్డి 


21-5-97 


చేతులెత్తి మొక్కుతూ... 


అవతాళ వస్తే అందరూ 
ఆరగించేవాళ్టేనంటే నేనొప్పుకోను. ఒకరా, 
ఇద్దర, మురగ్దురా, శలుగురా... అగ్ని 
రంగాలలోనూ కొంతమంది ఉన్నారు. ఆ 
సొయాజికభిక్తులకు కృతజ్ఞతలతో... 


రాడు రంగారాథు 








శిరీషను చేపట్టిన 
కడియాల వెంకట్‌కు 


(Software Engineer, U.S.A.) 
పెండ్లి కానుకగా 


శుభాశీస్సులతో 


భూలెం 





అర్ధరాత్రి స్వతంత్రం వచ్చేసిందని 
ఆనందం మత్తులో 
ప్రపంచమంతా తెల్లారుతున్న వేళ 
నిండా దుప్పటి కప్పుకొని 
చీకటిలో మంచుగడ్డలా 
నిద్రపోతున్నాడు నా మానవుడు 





నిటారుగా నిలబడి బద్దకాన్ని 
వదిలించుకోవాలి మనిషి ! 
ముఖంమోద పేరుకున్న చీకట్లను 
నరికేనుకోవాలి మనిషి ! 


రేజరోంచి నూర్యుడు 
మండిపడుతూ ముందు కురకాలి 
ఖండాలమోద మాసిన దైన్యం 
కరిగికరిగి జారిపోవాలి 


మొలుచుకొస్తున్న ముళ్ళపొదల్ని 
కత్తిరించుకోలేనివాడు 

తన ప్రాణాల్ని దాచుకొనే గుండెకాయ 
ఈ దేశాన్ని రక్షించుకోలేడు 


రేజుడులో శూరుడు ం రావి రంగారావు వచనకవిత 


అనుక్షణం మనిషి 
అ(సప్రమత్తుడై ఉండాలి 
దేశంమోద 

రేజరు' తీసేయ్యగానే 
చీకట్లు 

పొడుచుకొసన్తు ంటాయ్‌ 


వెలుతుర్లో స్నానం చేసి మనిషి 
సూర్య మార్గంలో కొచ్చి నిలబడాలి 
నా దేశమూ నా మనిషీ 
గుడ్‌మార్నింగ్‌ చెప్పుకోవాలి. 


( ఆఈం[ధజ్యోోరి, 30-12-84) 





. . 





| గుండె కాయను పీకేనుకొని... 


పెద్ద ఇబ్బందేమో లేదు 
కాకపోతే 
మనిషి మనిషిగా బతకలేకపోతున్నాడు 


పెద్ద ఇబ్బందేమా లేదు 

కాకపోతే 

మనిషి విలువ పాతాళానికి పడిపోతుంటే 
మసి విలువ ఆకాశా న్నంటుతోంది 


పెద్ద ఇబ్బందేమో లేదు 

కాకపోతే 

తలకాయలు లేనివాళ్ళు 

కిరీటాల కోనం ఎగబడుతున్నారు 
తలకాయలు ఉన్నవాళ్ళు 

తమ తలల నంగతీ మరచిపోయారు 


పెద్ద ఇబ్బందేమో లేదు 

కాకపోతే 

మల్లెల జల్లులు కురవాల్సిన (పజాస్నామ్యకాలంలో 

మండే నెత్తుటి ఎండలు జనాన్ని కరుస్తున్నాయి 

ఈరోజు పూవులెంత దయనీయంగా అడుగుతున్నాయో తెలుసా 
మురికి మెడల్లో వేసి మమ్మల్ని అవవిత్రం చెయ్యొద్దని 
రాళ్ళురప్పలు ఎంత మొండిగా కోరుకుంటున్నాయో తెలుసా 
చిల్లర తగాదాలకు మమ్మల్ని పావులుగా మార్చొద్దని! 


రేజడులో నూడ్యడు 11 రావి రంగారావు వచనకనిత 


కిరసనాయిలు, పెట్రోలు ఎంత ఆవేశంగా (పన్నిన్తున్నాయో తెలుసా 

పదహారణాల బంగారపు ఆడతనంమిద 

బంగారం కోనం మమ్మల్ని మంటలుగా మార్చొద్దని ! 

సోడాలు, సీసాబుడ్లు ఎంత గొంతు పగిలేలా ప్రాధేయపడుతున్నా యో 
తెలుసా 

పచ్చిపగల కచ్చెలలో మా బతుకుపూలు మసి చేయొద్దని | 


పెద్ద ఇబ్బందేమా లేదు 

కాకపోతే 

మానవత్వం లేకుండా 

ఎదగాలనుకుంటున్నాడు మనిషి... 

గుండెకాయను పీకేనుకొని 

దాంతో బంతాట ఆడుకోవాలనుకుంటున్నాడు మనిషి... 


పెద్ద ఇబ్బందేమో లేదు 

కాకపోతే 

ఈ పూలు, ఈ రాళ్ళు, ఈ కిరసనాయిలు, ఈ సోడాబుడ్లు 
అమానుషాలకు తాము ఆనరా కాకూడదని 

ఏకగ్రీవంగా తీర్మానించుకుంటున్నాయి 

ఇన్నాళ్ళు విషాన్ని మోస్తూ వచ్చిన పాత్రలు 
ఇప్పుడిప్పుడే తిరగబడుతున్నాయి 


(ఆకాళవాణ్‌, విజయవాడ) 


శే 





చలి 

చలికి మరోపేరు వులి 
పులి కాదంట కలి 

కలి కూడా కాదంకు ఆకలి 


చలి పులికి ఉలికి 
తలుపులు మూనుకుంటున్న 
పీడితులం మనం... 

చలి కలికి వెరచి 

చేతులు కట్టుకుంటున్న 
బానినలం మనం... 

చలి ఆకలికి కాలి 

మట్టిలో కలిసిపోతున్న 
(శామికులం మనం... 


చేతులు ముడుచుక్కూర్చుంట 
చలికి బలం పెరుగుతుంది 
చేతులు కలిపి కదులుతుంట 
చలికి గుండె వణుకుతుంది 


విగించే పిడికిలి 

చలికి తగిలించే ఉరి, 
ధైర్యంగా తలెత్తు కునే కళ్ళు 
చలిని బలితీనుకునే నెగళ్లు 


ఆశయాల్ని ఆలోచనల్ని 
ఆచరణలో రగిల్చి 

భవిష్యత్తు కాగడా వెలిగిద్దాం 
కళ్ళు తిరిగిన పులి 
దిగంతాలకు పరిగెత్తు తుంది 


రేజరులో చూడుడు 13 రావి రంగారావు వచనకనిత 


ఆత్మవిశ్వాసాన్ని మన గుండెలమోద వదునుపెట్టుకుని 
ఆయుధంగా మారుద్దాం 

మత్తు దిగిన కలి 

మన పాదాలకు మొక్కుతుంది 


మొగమోటం భయాల్ని ఛేదించుకొని 
సమైక్య (వ్రభంజన (ప్రవాహమై వరా(క్రమిద్దాం 
మాటల సైనికులకు క్రమశిక్షణ నేర్చి 

నోళ్ళు కొట్ట పొట్టల దుర్గాలు భేదిద్దాం 

పిరికి నియంత ఆకలి 

వలాయనమంత్రం వరఠిన్సుంది 


మన'నరాలలో 

ఎన్నో కాంతి హయాలు 
మన కరాలలో 

అగణిత నూర్యోదయాలు 
మట్టిలోని వేళ్ళు 

చెట్టుకి పోస్తాయి ప్రాణాలు 
వనిచేసే మన (వేళ్ళు 

చలికి వేస్తాయి సంకెళ్ళు. 


( ఆం(ధజ్యూ తి 
దీపొవళి (Jass నంబికొ 


ళు 


రేజడులో నూర్యుడు 14 రావి రంగారావు వచనకవత 


తూలుతున్న చీకటి | 


పువ్వుమోదికి పాకుతున్న 
పురుగులా 

అందమైన ఈ సాయంత్రంపై 
ఆ చీకటి దండయా( 





పూలమనను చెట్టును 
రాతిగుండె గుట్టను 

విషపు తలపు పుట్టను 
ఒకేసారి కావిలించుకుంటుంది 
చీకటి 


నిండుమనను పరిచే భూమిని 
పగటి వడవ మోద కదిలి వూళ్ళను 
చైతన్యం పరుగులుతీసే నదుల్ని 
దిశలను ఏలే దేశాల్ని 

కడుపులోకి లాగేనుకుంటుంది 
చీకటి 


ఈ చీకటి కుటకు 

తలెత్తుకొని బతుకుతున్న చెట్లు 

పజలకు కనిపించవు, 

గుండె తూట్లు వడిన 

సంస్కృతి కోటబురుజు నిశ్శబ్దపు దిగుళ్ళు 
(ప్రజలకు వినిపించవు 


రేజడులోనూడ్యుడు 15 రావి రంగారావు వచనకవిత 


శ చీకటి ముల్లు 

అమాయకత్వం పాదాలలో గుచ్చుకొని 
మానవత రుధిరాన్ని పీలుస్తోంది 

ఈ చీకటి వూరకుక్క 

నమతాభావాల వసిపిల్లల్ని కరున్తూ 
మనుషులు లేని రోడ్డుమోద 
మంచున్వరంతో అరుస్తోంది 


నల్ల తుపాకీ చేతవట్టుకొని 

కాంతిని కాల్చాలనే కోపంతో 

ఒళ్ళంతా వూగిపోయేది చీకటి 
ఓపికతోపాటు తుపాకీగుండ్లూ అయిపోయి 
నవోదయ మహావృక్షం పాదాల చెంత 
చేతులు తెగి వడిపోయేడి చీకటి. 


(ఆకాళవాజ్తీ విజయవాడో 





'నిదపోతున్న ప్రభంజనం 





కుక్కవెంట మనిషి చేతులుకట్టుకు నిలుచున్నాడు 
కుక్కమెడలో డబ్బు నంచి వేలాడుతోందని... 
ఎలుకను చూచి ఏనుగు వంగి వంగి దణ్బం పెడుతోంది 
ఎలుక కుర్చీమిద కులుకుతోందని... 


గుండెలు బండలుగా మార్చుకొన్న కొండలు 

కొత్తగా మొలిపించుకున్న రెక్కలు - ఈ డబ్బూ అధికారం 
ఏ పేటకైనా ఎగిరెళ్ళగలవు ఆ వదవులు 

ఏ తోటకైనా చేయగలవు మానని గాయాలు 


ఇంకా మోనం. కూడా మొలవని 

ఓ బక్కచిక్కిన గోగుపుల్ల 

కగర్రపట్టుకుని వీధిలో నిలబడితే 

గజం గజం పొడుగున్న వందలాది మోసాలు 
ఇళ్ళలోకి దూరి బిగించుకుంటున్నాయి తలుపులు 
ఇది చూస్తే కనిపిస్తున్న దృశ్యం 


దేశం పూలచెట్టు తల్లివేరును 
తినేస్తున్నాయి దర్దాగా 

తెల్లదొక్కాలు తొడిగిన వేరుపురుగులు 
ఇది చూస్తే కనిపించని దృశ్యం 


ఎవరో విసురుతున్న ఎముకల ముక్కలకు 

ఎగబడి పోతున్న ఏనుగుల్లారా ! 

ఆ ఎముకల' ముక్కలు మన ఆకలి తీర్చటానికి కాదు 

మనల్ని నిద్రలో ముంచటానికి పంచుతున్న మత్తుబిళ్ళలు... 
వాళ్ళు మన పొట్టల్ని తడిమేది ప్రేమతో కాదు 

మన డొక్కల్లో నేరాలు దాచిపెట్టి పోటానికి ఆడుతున్న నాటకాలు... 


రేజడులోనూర్యుడు {7 రావి రంగారావు వచనకవిత 


ఈరోజు ఒక్క పులి 

వందలాది లేళ్లను తరిమితరిమి చంపుతోంది 

ఈ రోజు ఒక గుంటనక్క 

వేలాది కుందేళ్ళ గొంతులు తడీగుడ్డతో కోస్తోంది 
ఈ రోజు విభజించి పాలిద్దామనుకున్న ఒక సింహం 
అనేకానేక వృషభాలను ఆనందంగా ఆరగిస్తోంది 


లక్షలాది బలవంతులైన అమాయకుల మోద 

ఒక బలహీనుడు ఎక్కితొక్కటం ఈనాటి ఘనత ! 
తన బలం తనకే తెలియని 
హనుమంతుడిలాంటిదీ జనత ! 


వనికిరాని మిణుగురులకోనం 

మనలో మనం చెండాడుకోవటం ఘోరం 
మన చేతులన్నీ కలిపి ధ్వజమెత్తితే 

అదే దేశమాతకు కొత్త నూర్యహారం 


(విశాలాంధ్ర, 5-3-95) 





ఈ వంతెన ఎవరిది? 
రోడుదా! 

ళు 
వంట కాల్వదా! 


నాలుగు పాదాలతో 

ధర్మం బన్సు నడిచే రోడ్డుకు 
నా నమస్కారం, 

పొలాల శరీరాల్లోకి 

నిర్మల' రక్తాన్నెక్కించే 
ధమనిలాంటి పంటకాల్వకు 
నా వందనం 


అటు కాసేపు మెక్కుతూ 
ఇటు కాసేపు బొక్కుతూ 
కులికే గోడమోదీ పిల్లికాదు 
ఈ వంతెన 


రెండు మంచి మారాల 
లక్ష్యాలను స్పష్టీకరించే 
నైపుణ్య నూర్యకిరణం 
ఈ వంతెన 


ఈ వంతెన ఎవరిది? 
రోడ్డుదా! 
పంట కాల్వదా! 


రేజడులో నూడ్యడు 19 రావి రంగారావు వచనకవిత 


చీకటి వ్యాపారాల్ని పొట్టలో పెట్టుకుని 
రాకాసిపోకడలు పోయే లారీలకు 
నడుంవంచి. నమస్కరించే 

అజ్ఞాని కాదు ఈ వంతెన, 


లక్ష్యం వండు అందుకోవాలని 
నియమాల శాఖలపై సాగేవారిపైన 
ఎగతాలిరాళ్ళు వినురుతూ 
విశృంఖలంగా దూనుకుపోయే 
మత్తిల్లిన మదాంధులకేసి 
గురిపెట్టిన వీరుడి ధనుస్సు 

ఈ వంతెన 


రాథ్రి చీకటి నిప్పుకు కాలి 
బుగ్గయిపోతుంది ఈ వంతెన, 
పగటి అమృత నూర్యకిరణాలతో 
పునరుళ్లీవిస్తుంది ఈ వంతెన 


ఈ వంతెన ఎవరిది? 
రోడ్డుదా! 


పంట కాల్వదా! 


తన నెత్తికెక్కిన కాకి గుంపు 
కాకిగోల చేస్తున్నా 

మౌన దరహాసాలు చేసే 
శాంత మహర్షిని చూస్తున్నా 
ఈ వంతెనలో.... 


ప్రపంచాన్ని ముంచెత్తిన 
మంచు నము।దంలో నేర్పుగా 
తేలియాడే గజీతగాడు 
ఉన్నాడీ వంతెనలో 


రేజరులో నూయ్యడు 20 రావి రంగారావు వచనకవిత 


ఈ వంతెన ఎవరిది ? 
మారుతీకారులో పోయే 


తెల్ల జండాలదా! 


రిక్షాలకు బరువెక్కిన 

ఎ[ర జండాలదా! 

చేతులు వదిలిపెట్టి తొక్కుతున్న 
సైకిలు మోది పచ్చ జండాలదా! 
ఎవరిది ఈ వంతెన! 


ఈ వంతెనకు జండా లవనరం లేదు 
రంగులు అనలే వద్దు 

పిడుగులు పడినా తుఫానులైనా 
నుస్థిర హృదయం దీనికి పాణం 


జేబులో రంగులేనుకొచ్చి 

పనీపాటా లేనివాళ్ళు 

వంతెన ముఖంమోద రంగులు పూసి 
ఎగతాళి చేసి పోతుంటారు 

అయినా నరే... 

వంతెన ముఖంమోద చిరునవ్వు చెరగదు 
ఆశయం ఒక్క అంగుళం కూడా బెనకదు 


రంగుల చొక్కాలవాళ్ళు 

రంగుల నినాదాల్ని ఎరువు తెచ్చుకొని 
బలవంతంగా పూశారు నిన్నటిదాకా 
ఈ వంతెన గుండెమోద... 

ఈనాడు తానే రచించుకొంటున్నది 
కొత్తగా కళ్ళు తెరిచిన తన గుండెలో 


రేజడులో నూడ్యుడు 21 రావి రంగారావు వచనకనిత 


రంగులు మార్చే ఊనరవెల్లుల 
భరతం వట్టు వాక్యాలు, నవభారత వాక్యాలు 


కదులుతున్నట్టు కనిపిన్తూ 
కదలలేని గుండెకన్న 

కదలనట్టు కనిపిన్తూ 

కదులుతూ, నిన్ను నన్ను కదిలిన్తూ 
రోడ్డును పంటకాల్వను అదిలిన్తూ 
బతికే ఈ వంతెన మిన్న 


ఈ వంతెన ఎవరిది! 
ముందు చూపుతో సాగే 
రోడ్డుది, పంట కాల్వది 
వెచ్చదనం వచ్చదనం కోరే 
నీది నాది మనందరిది. 


ఇంతకూ ఈ వంతెన ఏమిటి? 
నిన్నూ నన్నూ 

మనల్నందరినీ కలిపి నడిపించే 
ఉక్కులాంటి నమ్మకం. 


నమ నమాజ గమనంలో 
నడుంకట్టి సహకరించే 

ప్రతి భావన ఒక వంతెన 
పతిభా నరుడొక వంతెన. 


(ఆంధ్రజ్యోతి 13-4-86) 


WY a 
మదో 


రేజడులో శూరుడు 22 రావి రంగారావు వచనకవిత 





ఒరే, నుఖాలన్నీ అనుభవిన్తూ 

కష్టాలు తప్పలేదనే వాడా! 

గాలుల నుడిగుండాలకు చిక్కినా 

వచ్చగానే నవ్వుతూ వుంటుంది చెట్టని 

గొడ్డళ్ళ గూండాలు గాయవరుస్తున్నా 

కొత్త చిగుళ్ళ ఆయుధాలతో తలెత్తుకొని ఎదిరించేది చెట్టని 
తెలుసా నీకు? 


ఒరే, చెట్లు గర్భస్థ పిండాల్ని 
శు © 
ముక్కలుగా కోనుకొని తినేవాడా! 
నీ కోనం జీవితాంతం 
కడుపు పండించుకుంటూనే వుంటుంది చెట్టుని 
తన ఆహారాన్ని తానే 
తయారు చేనుకొంటుంది చెట్టని 
తెలుసా నీకు? 


ఒరే, చెట్టుకు చలనం లేదని వాగే 
పెరుగుదల ఆగిపోయిన వాడా! 
పండ్లలో పూవుల్లో 

కూరల్లో ధాన్యాల్లో 

గింజల్లో పప్పుల్లో 

చెట్టుకెంత చలనం వుందో 
తెలుసో నీకు? 

చలనం లేనట్లు కనిపించే భూమి 
ఎంత వేగంతో తిరుగుతుందో 
తెలుసా నీకు? 


రేజడులో మూడ్యుడు 23 రావి రంగారావు వచనకవిత 


నరనరా పొలం దున్నుతున్న నాగలిలో 
చెట్టు చలనం చూడు! 

చీకటిని చీల్చుకొని సాగే దీవం వత్తిలో 
చెట్టు నంచలనం చూడు!!! 

చెట్టు విశ్వమంతా తిరిగే జాడ చూడాలంతే 
చెట్టంత మనను పెంచుకో ముందు!!! 


కదులుతున్న చెట్టు కదలనట్లుగా 

ఎందుకు నిలబడివుందో తెలుసా నీకు? 
మతిమరుపు పెరిగిన నీవు 

చెట్టు ఎటు వెళ్ళిందో మరిచిపోయి 

ఆకలితో అలమటించి ఛస్తావని 

అమ్మలా నిన్ను ఆదుకుంటోంది చెట్టు, 

వద్దని గెంటుతున్నా వెళ్ళని 

విశ్వాసం ఉన్న కుక్కలా 

నీయింటి ముందే నిలుచుంటుంది చెట్టు 

నీ ప్రాణాల్ని నిరంతరం కావలా కాస్తోంది చెట్టు, 
నీకు ఇల్లు కట్టే పెడుతోంది చెట్టు 

నీకు బట్ట చుట్టబెడుతోంది చెట్టు 

నీకు దీవమై దారి చూపిస్తోంది చెట్టు 

నీకు కుర్చీయై అందలాన్ని ఎక్కిస్తోంది చెట్టు... 


ఒరే, చైతన్య హీనుడా! 
నా దృష్టిలో 
చెట్టు.... నజీవి 
నీవు.... నిర్జీవి. 
(ఆంగజ్య్కతి 27-7-86) 
వచు వు 


రేజడులో నూడ్యుడు 24 రావి రంగారావు వచనకవిత 


' ఇంకోడికన్నా ముందే... 


తల్లి గర్భాన్ని చీల్చయినా సరే 
ఇంకోడికన్నా ముందు 
ఈ గడ్డమోద వూడిపడాలి 





.అండపిండ బ్రహ్మాండంగా 

ఆడుకుంటున్న పిల్లాడు 

తింటూ వినురుతున్న ఇడ్డీముక్క 

క్షణాల్ని ఒడుపుగా వట్ట ఏదో ఒక కాకిదే 
క్షణానికి వెనకబడ్డ సవాలక్ష కాకులది కాదు 


'కరెంటు' పోయేలోగా 
కంప్యూటర్ల కెక్కినవే , 


నిఖార్సయిన వార్తలు 


బన్సు రద్దీగా ఉన్నప్పుడు 
'విండో'ల గుండా పరుగెత్తే 'కర్చీఫ్‌'లే 


జ 


సీట్ల సీంహాననాలకు రాజులు 


ఎంట(టటన్సుల కురుక్షేత్రంలో గెలవాలంకే 
ఇంకోడికన్నా ముందు 

కొత్త శాస్తాస్తాలు కూర్చుకోవాలి 
వాడెవడో పండు అందుకోబోతుండగానే 
నీ బాణం వాడిగుండెలోంచి దిగి రావాలి 


రేజుడులో నూడ్యడు 25 రావి రంగారావు వచనకవిత 


తప్పిపోయిన అడవి దారిలో 

చీకట్ల ఏనుగుల గుంపు 

మునురుకోక ముందే 
బయటవడినవాడు బతుకుతాడు 
చేతకానివాడు పులులవాతబడిపోతాడు 


అదిగో ఉధృతంగా మహోధృతంగా 
పొంగి పరవళ్ళు తొక్కుతూ వస్తోంది వాగు 
గెలిచిన 'గూండా' నాయకుడి ఊరేగింపులా 
అంతకన్న వేగంగా అవతలికి చేరేవాడే 

ఆ వైపు నిధి నిక్షేపాల్ని 
అందుకోగలుగుతున్నాడు 


తల్లి గర్భాన్ని చీల్చయినా నరే 
ఇంకోడికన్నా ముందు 

ఈ గడ్డమోద వూడివడాలి 
నడవటానికి నీకు నాలుగడుగులు 


నేల కావాలంటే: 


భార్యాపుత్రుల బంధాల్ని తెంచుకొనైనా నరే 
ఇంకోడికన్నా ముందే 

ఈ మట్టిలోకి దూనుకుపోవాలి 

చివరకు పూడ్చటానికి 

ఆరడుగుల 'జాగా' దొరకాలంకేు. 


(ఆంధజో$లి, 13-5-96) 


ప్ర 





రేజడులో నూడ్యుడు 26 రావి రంగారావు వబనకవిత 





గుర్రాలను మోస్తున్న మనుషులు 


ఈ రోజు మనిషి రోడ్డుమోద నడిచి పోతున్నా 

ఏదో రూపాయలకట్ట దొరుకుతుందనే 

ఇవాళ మనిషి గునపంతో నేలను తవ్వినా 

ఏదో లంకెల బిందెల సంవద చిక్కుతుందనే 

ఇపుడు మనిషి ఆకాశంలోకి రాకెట్టులో వెళ్ళినా 
రూపాయలు కాసే ఏ కల్పతరువో అందుతుందనే 
ఆకాశంలో మబ్బులు కమ్ముకొని వస్తే 

రూపాయల జల్లు లేవైనా కురుస్తాయని 

అరుగో ఎదురు చూస్తున్నారు 

రెండు కళ్ళనే వెయ్యి కళ్ళుగా మార్చుకొన్న మానవులు... 


మనిషి మెదడు గురించి 

ఇంకా ఇంకా పరిశోధన చేస్తున్న శాస్త్ర జ్ఞాల్లారా! 
మో అమాయకత్వం తప్ప అక్కడ ఏముంటాయి 
ఏ పారవిప్పినా ఊడివడే రూపాయిల నోట్లు తప్ప! 


ఊళ్ళో 

హత్యలు మానభంగాలు జరుగుతున్నా 
అంతా నిద్రపోతున్నారు 
మేలుకొలపడం నావల్ల కావడం లేదు 
ఇంతలో ఓ రూపాయి బిళ్ళ 
జారికిందపడే నరికి 

జనం లేచి ఒకరు పరుగులు... ... 


గేజురులో నూర్యూడు 27 రావి రంగారావు వబనకబిత 


మురికి నగరమైనా 

విద్యుద్దీపాల కాంతితో వెలిగిపోతున్న ట్లు 
పాస్టిక్‌ బొమ్మలు కూడా 

పచ్చనోట్ల వెలుతురు పడితే చాలు 

అవే సౌగంధిక పుష్పాలు 

తుమ్మెద వరుడికి 

మధువు లేకపోయినా నరే 

పరిమళాలు వట్టుబడకపోయినా సరే... 


డబ్బు చెట్లనూడ్చి 

కోనుకొచ్చుకొన్న రూపాయల కొమ్మలతో 

చక్కగా కాపురం చేయాల్సిన వాళ్ళు 

ఇంకా పండ్లు కావాలని చెట్లను వేధిస్తున్నారు, 
గుడ్డనీరు కుక్కుకుంటున్నాయి కావులేని చెట్లు 
ఉరితాటికి చిక్కుకుంటున్నాయి దిక్కులేని కొమ్మలు 


మమతను సమతను ఖాళీ చేయించి 

ఎక్కువ లాభముంటుందని 

షేర్‌ మార్కెట్‌కు “గుండె” గదిని అద్దెకు ఇస్తే 
ఇవుడది గదిని ఖాళీ చేయను పొమ్మంటోంది 
ఓనరు “మనిషి"నే బయటకు గెంటుతోంది 


సమాజం తానులో 

ఒక హాంలో సరస్వతిని 

మరో వళ్ళింలో నోట్ల కట్టలు పెడితే 
రూపాయల బరువే ఎక్కువని తేలిపోయింది 
సరస్వతిని నమ్ముకొన్న అమాయకత్వం 
దీనంగా రోడ్డుమోద పడిపోయింది 

నరన్వతి మెడకు తాడుగట్టి 

పబ్లిగ్గా ఈడ్చుకుపోతున్నాయి నోట్ల కట్టలు... 


రేజురులో నూడ్యుడు 28 రావి రంగారావు వచనకవిత 


అదిగో, నిన్నటిదాకా మన కాళ్ళ చెంత 
ఎన్నాళ్ళనుంచో వడీవున్నది ఆ కొండ 
ఇపుడా కొండకు కాలం 

డబ్బుతో పోసింది ప్రాణం... 

ఈ దెబ్బతో ఏనుగులా లేచిన కొండ 
ఊళ్ళమోదవడి దూకటం మొదలుపెట్టింది 
విద్యాలయాలను తొక్కుతోంది 
దేవాలయాలను గుద్దుతోంది 

మనిషికి మూడో కన్ను |వసాదించే 
(గంథాలయాలను కుమ్ముతోంది 


డబ్బు గుర్రాన్ని ఎక్కి 

విజయవిహారం చేయాల్సిన మానవుడా! 
గుర్రాన్ని నీవే నెత్తికక్కించుకొని 
ఆనందంగా మోస్తున్నావా! 

ఇపుడు కాకపోతే రేపటికైనా 

ఆ గుర్రం తన్నక మానదు 

నీ తల పగలక తప్పదు 


(ఆంధజ్యోతి వారవ్మతిక 23-2-96) 


శే 


రేజురులో చూడుడు 29 రావి రంగారావు వచనకవిత 





నాన్నకు చెబుతావుండు !” 


వేలెడు లేడు వెధవ! 
అల్లరిచే స్తే కొట్టానని 
“నాన్నకు చెబుతావుండు!” అంటాడు వాడు! 





పాలు తాపి 

భాష నేర్చి 

నా ప్రాణాల్ని వాడికోనం 

పువ్వులుగా పరిచి నడిపిస్తుంకే 

“నాన్నకు చెబుతావుండు!” అంటాడు వాడు !! 


అనకేంచేస్తాడు వాడు! 

వాళ్ళ నాన్న 

ఇంటో వుండేది కాసేపే అయినా 
నన్నో పనిమనిషిలా చూస్తుంటే !!! 


(వశాలాం/ధ 26-6-85) 


రేజుడులో నూయ్యడు 30 రావి రంగారావు వచనకవిత 





ఏదో తినొచ్చని 
షేర్‌ బజారులో 
తిరుగుతుంటుంది 
వూరకుక్కలా 


ఏదో పెడుతుందని 
“స్పెక్యులేటివ్‌ స్ట్రిప్‌” కోనం 
కాపలా కాస్తుంటుంది 


ఇంటికుక్కలా 


కుంటుతూవున్న ఒంటి అంక “షరు” 

రెండంకెలుగా పెద్ద పెద్ద అంగలు వేన్తూ వరుగందుకొని 
మూడంకెలుగా దూనుకుపోతున్న ప్పుడు 

చివరకు పట్టుకోగలుగుతుంధి 

రేచుకుక్కలా 


రాకెట్‌లా 

నాలుగంకెలకు వెళుతుందనుకున్న “షేరు” 
“ఒరిజినల్‌” ఒంటి అంకె శూలంగా మారి 
నిట్టనిలువునా నెత్మిమాద కూలే నరికి 
వీధులంటబడి తిరుగుతుంటుంది 
పిచ్చికుక్కలా 


(విశాలాం/ధ 20-3-94) 


రేజడులో నూడ్యడు 31 రావి రంగారావు వచనకవిత 


అమరత్వం | 


కాగితం జైల్లో 
చిక్కుకున్న సౌందర్యాల్ని 
విడుదల చేస్తాడు చిత్రకారుడు 


మూగ రాతి పలకలలో 
తలుపులు మూనుకొన్న చెతన్యాల్ని 
బయటకు లాగుతాడు శిల్సి 


శబ్దాల పువ్వులలో 
అట్టడుగున స్రవించే మాధుర్యాల్ని 
(వసారం చేస్తాడు గాయకుడు 


శరీర విశ్వంలో 
అంతర్లనమైవున్న కాంతి విన్యాసాల్ని 
ప్రదర్శించి వెలిగిస్తాడు నటుడు 


భాషా మందిరంలో 
మత్తుగా నిద్రిస్తున్న నిప్పు రవ్వల్ని 
నూర్యబింబాలుగా మేల్కొలుపుతాడు కవి.... 


స్త బ్ధత విషం తాగి 
చావబోతున్న నా వ్రజలకు 
అమృతం పోస్తా యి కళలు. 


(బారతి, డీనెందిగరు 1983) 


రేజడులో నూయ్యడు 32 రావి రంగారావు వబనకనిత 





ఒకణ్ని చూస్తే 
లేడిని తినాలనుకుంటున్న 
పెద్దపులి గుర్తొన్తుంది... 


ఇంకొకణ్ని చూస్తే 
గోతికాడ కాచుక్కూర్చున్న 
గుంటనక్క గుర్తూ స్తు ంది... 


మరొకడ్ని చూస్తే 
బల్లకింద గడ్డితింటున్న 
జంతువొకటి గుర్తొన్సుంది... 


కలం పట్టుకున్న 

నిన్ను చూస్తే మాత్రం 
మన ఊరివాళ్లకు 

నూటిగా విల్లెక్కు పెట్టిన 
నూర్యవీరుడు గురొస్తాడు. 


(విశాలాంధ్ర 19-4-87) 


రేజరులో నూర్యుడు 33 రావి రంగారావు వబనకవిత 


విశ్వరూపం 


అవును ప్రస్తుతం మేం 

మో కాళ్ళకింద నలుగుతున్న చలిచీమలమే 
రేవు ధనగర్వ నర్చాన్ని వట్టి పల్లార్చే 
సామూహిక శక్తి మేమే 


అవును |పన్తుతం మేం 

అక్కడక్కడా పడివున్న గడ్డిపోచలమే 

రేపు అధికార మత్తగజం పెడరెక్కలు విరిచికట్ట 
వెంటిమి మేమే 


అవును (ప్రస్తుతం మేం 

చెల్లాచెదురుగా వున్న చిన్నచిన్న నక్షత్రాలమే, 
రేపు చీకటి వ్యవస్థను సమూలంగా పెళ్ళగించే 
సమైక్య నూర్యవింబం మేమే 


ఇపుడీ వడగాడ్పులలో మా ఆలోచనల వీజాలు 
గాలిలో కొట్టుకుపోతున్న మాట నిజమే 

అనుకూల వర్షాలు రానీ ! 

భూమిలో ఎక్కడ చూచినా మా మొలకల ములుకులే ! 


(విశాలాం/ధ 1-5-87) 


లేజారులో నూడ్యుడు 34 రావి రంగారావు వచనకనవిత 






1 


ఎండలు మన చుటాలు | 





ఎండలు మన చుట్టాలు 
(వ్రకృతిలో చదివే ప్రజలకు 
వచ్చని భవిష్యత్తు అనే ఉద్యోగం (ప్రసాదించే వట్టాలు 


వృక్షాల వేదికల పైకి 

ఆకుల ద్వారాల గుండా [పవహించి 
కొత్త చిగురులుగా పువ్వులుగా 
కాయలుగా విత్తనాలుగా... 


బహు పాత్రాఖినయనం చేస్తున్నాయి ఈ ఎండలు 


చర్మవ్యాధు లల్లుకున్న కాలవలకు పూసే 

తాజా “ఆయింటుమెంటు” ఈ ఎండలు 

చీకటి కంపును చెదరగొట్టటానికి 

దూనుకొస్తున్న నూర్యపుష్ప వరిమళాలు ఈ ఎండలు 


తొలకరిజల్లుల కాన్వెంటుపిల్లల్ని మోనుకురాటానికి 
పరుగెత్తుకొన్సున్న రిక్షా బండ్లు 

కొత్త పైరులు పెరగటానికి 

పునాది ఎరువుల |పాణాలు 


పగలే కాదు 

రాత్రి కూడా 

ఈ ఎండలు ఉంటాయి 
తారల్లో, వివిధ అవతారాల్లో... 


రేజుడులో నూడ్యుడు 35 రావి రంగారావు వచనకవిత 


ముంచుకొచ్చే రాత్రి వరదలో ప్రపంచం 
మునిగిపోకుండా ఉదయం రేవు చేరటానికి 
చంద్రుడనే వడవను పంపిస్తాయి 

కన్న బిడ్డలు (ప్రజల కోనం ఈ ఎండలు 


“స్విచ్చి” నొక్కగానే వెలిగే విద్యుద్దిపం 

అప్పుడే కళ్ళు తెరిచిన నూర్యుడి సూక్ష్మ రూపం 
చేతులతో వత్తి చేసి వెలిగించిన దీపం 

చెమట బిందువుల బంధువులైన ఎండల (ప్రతిరూపం 


పసిపిల్లల నోళ్ళలోకి 
పాలుగా మారి వస్తుంటాయి 
మునలాళ్ళ ఒంటో నుండి 
పాలిపోయి పోతుంటాయి 


మి।త్రులార ! మనలో మెరిసే కండలు 

రకరకాల రంగులో వెలిగే ఎండలు 

పాత నీరు పోతూ కొత్త నీరు వస్తుంతేనే 

నది బతికున్నట్లు లెక్క, 

పాత కండల్ని కరిగిన్తూ కొత్త ఎండల్లో స్నానిస్తు ంకేనే 
మనిషి జీవిన్తున్నట్లు గుర్తు 


ఈ ఎండల్లో దేశం 

అనలు బాధపడటం లేదని కాదు 
నవ వర్షర్తు శిశూదయ సందర్భంలో 
ఆ మాథ్రం పప్రనవ వేదన తప్పదు. 


(కోనా వాణీ 5-6-1988) 


రేజరులో నూర్యుడు 36 రావి రంగారావు వచనకవిత 





కుక్కన్నా 
కుక్కలాంటి మనిషన్నా 
నా కనహ్యం 


వాడు నీకు 

కమ్మని మాంనంముక్కలు పెడుతున్నాడని 
పన్నీటి స్నానం చేయిన్సున్నాడని 
వట్టుపరుపుపై వడుకోబెడుతున్నాడని 
విశ్వాసంగా పడివుంటావా ! 


చీకీ సౌకర్యాలు నమకూర్చేది 
వాడుకాదు 
మేమే అనలు కర్పలం 

నహస్ర కరులం 


వాడు 

మా నెత్తురు పీల్చి 
విలానంగా మార్చి 
అంతస్తులమోది అంతస్తులో 
చీకటిలో దాస్తున్నాడు 
నిన్ను 

కాపలాగా ఉంచుతున్నాడు 


రేజడులో నూడ్యూడు 37 రావి రంగారావు వచనకవిత 


దొంగన్నా 
దొంగసొమ్మన్నా 


దొంగసొమ్ము తినేవాళ్ళన్నా 


నా కనహ్యం 


లే! 

సింహం నీవై విజృంభించు ! 
దొంగల గుండెల్ని చీల్చు | 

నీ తిండిని నృష్టించిన 
మూలపురుషుల్ని ఉద్ధరించు [1 


కుక్కన్నా 
కుక్కలాంటి మనిషన్నా 


నా కనహ్యం 


వేటకుక్కలన్నా 
వేకకుక్కల్తాంటి వీరులన్నా 


నాకెంతో యిష్టం 


(యవకవిత జనవరి-మార్సి 1985) 


రేజుడులో నూర్యూడు 38 రావి రంగారావు వబనకనిత 





కొందరి మననులు 
మంచికి నిలయాలు 
వాళ్ళు దేవతలు 


కొందరి మననులు 
చెడుకే స్థావరాలు 


వాళ్ళు రాక్షసులు 


మానవుడి మది 
రెండు అరల గది 
మంచి ఒకటి 
చెడు మరొకటి 


పాలకుండ కదిలి 
ఎంతెనా జారి 

విషం కుండలో కలిస్తే 
విషంలో మార్పుండదు 


విషం కుండ తొణికి 
ఒక విందువు రాలి 
పాలకుండలో వడితే 


పాలంతా విషం! విషం!!! 


నీ మననులో- 
పాలనెప్పుడూ 
పైనే ఉంచు! 
విషాన్ని ప్పుడే 
కిందకు దించు! 
+++ 


రేజడులో నూడ్యుడు 39 రావి రంగారావు.వచనకవిత 





నా కళ్ళల్లోంచి 
ఎండలు కాస్తున్నాయి 
బురదను ఎండగట్టడానికి 


నా మననులోంచి 
చిరుగాలులు వీన్తున్నాయ 
కంపును తొలగించడానికి 


నా నెత్తురులోంచి 
వానజల్లులు కురుస్తున్నాయి 
నమతను విత్త డానికి 


నా చేతుల్లోంచి 
పచ్చని పంటలు పండుతున్నాయి 
జగతిని బతికించడానికి 


ఎలాగంటారా? 
నా లోపల నిరంతరం తిరుగుతున్నాడు 
అస్త మించని మహాభానుడు 


*003 


రేజుడులో నూడ్యడు 40 రావి రంగారావు వచనకనిత' 





వాషింగ్‌ రూమ్‌ ) 


మబ్బులు 
ఆకాశంలో విసిరేసిన 
దేవతల బట్టలు 


చం[దుడు 
మురికిబట్టల్లో వడి 
ఆడుకునే పిల్లాడు 


నూర్యుడు 
మిరుమిట్లు గొలుపుతూ 
మురికిని నరికే సబ్బుబిళ్ల 


(ఆంధవ(తిక్ష మే-1980) 


రేజడులో నూర్యుడు 41 రావి రంగారావు వబనకనిత 





పొలంగట్టు గుండె 

ఎలా కొట్టుకుంటుందో తెలుసా! 

కన్ననేలను 

ముక్కలు ముక్కలుగా విడగొట్టుకుంటున్నా నని 


నిండని కుండ గుండె 

ఎలా కొట్టుకుంటుందో తెలుసా! 
ఒళ్ళంతా తలగా మార్చుకొని 

వెలుతురు పూర్తిగా నింపుకొనే దెపుడని. 


కుండీ గుండె 

ఎలా కొట్టుకుంటోందో తెలుసా! 
ఓ చిన్నారి మొక్కను 

గుండెల్లో పెట్టి పెంచుకోవాలని. 


తుపాకీ గుండు గుండె 

ఎలా కొట్టుకుంటోందో తెలుసా! 
ఎపుడు ఎవడి గుండెవూబిలో 
ఎలా దిగిపోవాల్సి వన్తుందోనని. 


జండా'గత' గుండె 

ఎలా కొట్టుకుంటోందో తెలుసా! 
ఎప్పుడు ఏ వేషంలోవచ్చి 

ఏ రావణహన్తం తనను తాకుతుందోనని. 
పపంచానికంతా గుండె కొట్టుకుంటోంది 
గుండెవున్న ఆ 'మనిషి'కి తప్ప. 


(వికాలాంధ 8-9-1996) 
+++ 


రేజుడులో నూడ్యుడు"' ' 42 రావి రంగారావు వచనక్షవీత 





నాలో 
లోలో 


మంటలు మంటలు 


తెల్లని మంటలు 
దేశాలను దీవిస్తాయ్‌ 
నముద్రాల్ని శాసిస్తాయ్‌ 


నా మంటలో 
నా మాటల్లో 
ఒక నీతి 
ఒక గీతి 
ఒక రీతి 


ఒక హేతి 


నీలో 

ఏవో 

కాల్వలు కాల్వలు 

మురికి కాల్వలు 
కిరణాలకు భయవడతాయ్‌ 
మసిపోయాలని చూస్తాయ్‌ 


రేజరులో నూయ్యడణు 43 రావి రంగారావు వచనకవిత 


నీ కాల్వల్లో 
నీ చీకట్లో 
అవినీతి 

స్వార్థబుద్ధి 
దౌర్జన్యం 
అన్యాయం 


నా మంటలు ఆర్పే కిటుకు 
నీకే తెలుననుకుంటాప్‌ ! 

నీ కిటుకులు కూర్చే నంగతి 
నాకు తెలియదనుకుంటాప్‌ ! 


దశదిశాంత పర్యంతం 
నా మంటలు వ్యాపిస్తాయి 
ఆ నవ తేజో లోకాలు 
అవనిలోన దీపిస్తాయి 


ఖా తి జనవరి, 1983) 





శక 


రేజుడులో నూడ్యుడు 44 రావి రంగారావు వచనకవిత 





నాకు తెలియ కడుగుతాను 

రాదారి మాద పయనిస్తున్న నన్ను 
ఈ వీధిసింహం 

ఇలా వెంటబడి వేధిస్తుందెందుకు !? 


దొడ్డిదారులో 

చీకటి బజారులో 

తిరుగుతున్న వాళ్ళమోదకు దూకటం మానేసి 
రాదారిమోద పోతున్న నన్ను 

ఇలా వెంటబడి అడ్డుకుంటుం దెందుకు ! 


ముందుకుపోతున్న చేతులతో కలవాలని 
వెనుకబడిన కాళ్ళను కీకేన్తూ 

దిక్సూచిని గుండెజేబులో పెట్టుకొని 
భవిష్యత్తు లైటుపై దృష్టిని కేంద్రీకరిన్తూ 
దూరాలను అడుగుల కిందేసి తొక్కుతూ 
రాదారి మాద నడుస్తున్న నన్ను 

ఇలా వెంటబడి సాగనీయదెందుకు ! 


ఇది దొంగల్ని వసిగట్టది కాదు 

దొంగలు పెట్ట ఎముక ముక్కలకు ఆశపడి 

నోరంతా విల్లుగా మార్చుకొని 

_ అరుపుల బాణాలు అదేపనిగా వినురుతూ 

దొంగల స్థావరాలకు రక్షా కవచంగా మారిపోయింది 
దోపిడీలు జరుగుతున్నప్పుడు ముచ్చులా కూర్చుంటుంది 
మేల్కొన్న గూర్థాల గొంతుపట్టి పీకుతుంటుంది 


రేజడులో నూయ్యడు 45 రావి రంగారావు వచనకవిత 


అవును, నేను పయనిస్తున్న నమయం 
రాతి గుండె రాతి అని తెలును 

నా చుట్టూ దొంగల నీడలు 

మునురు కుంటున్నాయనీ తెలును 


నా దారి వక్కనే 

రోడ్డు తల్లి ఒడిలో నిద్రపోతున్న వాళ్ళు 
రాదారినే (ప్రేమించి. 

ముందు వెనకల్లో నడుస్తున్న వాళ్ళు 

అలజడికి కళ్ళు తెరచి ధైర్యంగా వస్తారని 
అందరం చేతులు కలిపి వాళ్ళ వని వడతామని 
దొంగలు స్థావరాలు కోల్పోతారని 
వీధిసింహాలతోపాటు పారిపోతారని 

అదే నాకు నమ్మకం 

కావలావాడి చేతిలో కర్రలాగా 


(విశాలాంధ్ర, 3౩-7 1-94) 





చాలీచాలని తిండి పెట్టి 
ఆ 'టార్చిలైటు' భ|దమని చెప్పి 
ఇచ్చి పంపింది తెల్ల చొక్కా 


'టార్చిలైటు' దాచుకొని బొడ్లో 
పశువులపాక దగ్గరో 
నిద్రపోతున్నది నల్ల చొక్కా 


ఉదయం తూర్పునుంచి బాణాలు 

కళ్ళల్లో కొచ్చి తగిలాయి కరకరా 

నూర్యుడు టార్చిలై టత్తుకుపోతాడేమోనని 
పరుగెత్తింది నల్లచొక్కా బరబరా 

చీకటి ముళ్ళ కొష్టంలోకి 

కట్టసిన పశువుల మందలోకి. 


( ఆంధ్రజ్యోతి, వారవ్యతిక 
6-4-1979) 


gy” 


స 
క) 
= E43 
=| = 


రేజరులో నూర్యుడు 47 రావి రంగారావు వచనకవిత 





బురదలో వడి గంతులేన్తున్న 
మునలివంది రాజకీయంలా 
ముదురుతున్నదీ చలిరాక్రి 


కంపుదాచి ప్రకాశిస్తున్న 
మేడిపండు నంన్కరణల్తా 
మెరుస్తున్నదీ చలిరాత్రి 


నిశ్శబ్దంగా భయంకర శాంతి నృష్టిన్తున్న 
వాడిగోళ్ళ (ప్రభుత్వ శాసనాల పులిలా 
తిరుగుతున్నదీ చలిరాత్రి 


వాతావరణానికి మారుతున్న 
పాదరనం చలచిత్త (వచారాల్లా 
పాకుతున్నదీ చలిరాక్రి.... 


చీకటి, 

చుక్కలు, 
ఈదురుగాలి, 
పొగమేఘాలు.... 
సూర్యుడు రాగానే 
అగ్నిలో మిడతలు. 


(ఆంధ్రజ్యోతి, వారపత్రిక 


Oa 


రేజడులో నూడ్యుడు 48 రావి రంగారావు వచనకవిత 





నాకూ మానాన్నకూ తేడాలేదు 
మానాన్న హలం పొలంమోద పెట్టి అక్షరాలు రాస్తున్నాడు 
నేను కలం కాగితంమోదుంచి ధాన్యాన్ని పండిన్తున్నాను 


మానాన్న నేలగుండెలు కూలుస్తున్నాడని 

నేను కాగితం వీలాన్ని చెరుస్తున్నానని 

ఆయుధాలతో మేమిద్దరం హింసను (ప్రేరేపిన్తున్నామని 
గిట్టనివాళ్ళు పొగపెడుతున్నారు 

జాతి ప్రాణాలపై పగపడుతున్నారు. 


నా కలంలోనుండి అక్షరాలు 

ముందుకు దూనుకువన్తున్న సుశిక్షితులైన సైనికులు 
హడలెత్తి పోతున్నారు 

నావాళ్ళను పీడించే నల్ల గుండెల వాళ్ళు 


నా కలంలోనుండి అక్షరాలు 

ఆకలి చీకట్లను తొలగించే 

వెలుతురు ధాన్యపు గింజలు 

చేతులెత్తి పిలుస్తున్నాయి 

నా గింజలకు విశ్వరూపశక్తి కలిగిస్తామని 
ప్రజాహృదయ క్షేత్రాలు 


కష్టమంతా పచ్చని అమృతంలా మార్చి 
పొలాల నిండు గుండెల్లో భద్రంగా ఉంచి 
విషంబొట్టు దొంగలు రాకుండా చూసే 


కాపలావాడి వడిసెల నా కలం 


రేజురులో నూర్యుడు 49 రావు రంగారావు వచనకవిత 


ఎన్ని శిశిరాలు వెన్నుపోటు పొడిచినా 
ఎన్ని పండుటాకులు తనను వదిలిపోయినా 
ఎన్ని గొడ్డళ్ళ గూండాలు గాయపరిచినా 
ఆత్మవిశ్వాసంతో నూతనోత్సాహంతో 
మళ్ళీ కొత్త చిగురులు తొడిగిన చెట్లు 

నా కలానికి బంధువులు 


నిద్రపోతున్న మొద్దుల్లాంటి 
ఎద్దుల్ని మేలుకొలిపే 
చెర్నకోల హెచ్చరికలు 

నా కలానికి స్నేహితులు 


ఎండిపోయిన మొక్కల ముఖాలు చూచి 
హడావిడిగా పరిగెత్తు కొచ్చే 

గలగలా మాట్లాడుతున్న వంటకాల్వలు 
నా. ఆలోచనలు 


చిక్కిపోయిన నదీనదాలకు 
కొత్త రక్తాన్ని ఎక్కించటానికి 
దివి నుంచి భువికి దిగివచ్చే 


వర్షపు జల్లులు నా ఆశయాలు 


చిరునవ్వుల పువ్వుల 

పత్తిచేనుమిద పడి. 

రక్తాన్ని పీల్చేస్తున్న దోమలగుంపుమోద 
(కిమినంహారక మందులు చల్లడం నా ఆచరణ 
మారు పాములుగా మారి 

నా దారి కడ్డువస్తుంకే 


గోమాతలాంటి నా కలం 
గరుత్మంతుడై వరికిస్తుంది. 


రేజుర్లులో నూడ్యుడు - 50 రావి రంగారావు వచనకవిత 


నా కలం 

పీడితునికి చిహ్నం 
శమజీవనానికి నంకేతం 
సామాన్యుడికి (ప్రతీక 
ధర్మానికి పతాక 


పాలిస్తున్న ఆవుల్నడిగి 

దున్ని పెడుతున్న ఎద్దుల్నడిగి 
పంటలు మోసే బండిని అడిగి 
కన్నతల్లి నేలను అడిగి 

ఓ కొత్త సిరా తెచ్చుకొంది నా కలం 


ఎండిన డొక్కల్ని చేరుకుందామని 
బయలు దేరిన వంటను 
నిష్పుకళ్ళతో భయపెట్టి 

దోచుకునే చీకటితో 

నా కలం 'కుస్తీ' పోటీ... 


ఈ చీకటిని తొలగించడమే 
నాకూ మానాన్న కూ ఆరాటం 
తరతరాలుగా మేం చేస్తున్నాం 


ఈ చీకటితో పోరాటం 


నాకూ మానాన్నకూ తేడాలేదు 
మానాన్న హలం పొలంమోద పెట్టి 
అక్షరాలు రాస్తున్నాడు 

నేను కలం కాగితం మోదుంచి 
ధాన్యాన్ని పండిస్తున్నాను 


రేజారులో చూత్యూడు . 51: రావి రంగారావు. వచనకబిత 


మానాన్న హలంతో, నేను కలంతో 
తూర్పునుంచి బయలుదేరాము 
మార్చుకోనం కలిసి సాగాము 
మా మధ్య నడిచి వస్తున్నాడు 
మా చిటికెన వేలు పట్టుకొని 
దిక్కుల్ని పలకరిస్తూ 
చిరునవ్వుతో కిరణభానుడు 
ప్రవంచాన్ని పాలించే 
రేవటి మా వారనుడు. 
(ఆకాశవాణీ విజయవాడ) 


రేజడులో నూడ్యడు 52 రావి రంగారావు వచనకవిత 





వాడికాళ్ళమాద కొడతారా ! 
పోనీలే అని ఊరుకొంటాడు 
మోవెంట తిరిగే కుక్కల నెత్తురు 
(ప్రవహిస్తోంది వాడి కాళ్ళల్లో !! 


వాడి చేతులమిద కొడతారా ! 
ఏదోలే అని నర్దుకుంటాడు 

పాలన్ని మోకే ఇచ్చే గోవుల నెత్తురు 
ప్రవహిస్తోంది వాడి చేతులో !! 


వాడి పొట్టమోద కొడతారా ! 
మో అంతు చూడక వదలడు 
వాడి కడుపులోనే ఉంది 
నిదపోతూ బెబ్బులి. 


((వోజూ శక్‌, 14-2-81) 


రేజడులో నూయ్యడు 53 రావి రంగారావు వచనకవిత 





| “చద్ది” నూర్యుడు } 


నిన్న దినపత్రికలు 

కట్టి 'వదిలేసిన చీరలు 

నేడు కట్టుకొని కులుకుతున్నాయి 
రేడియో దూరదర్శన్‌లు 





(ప్రపంచమంతా ఉదయించిన నూర్యుడు 
ఇంకా ఈ పెట్టలోకి రాలేదు 

బహుశా రేవు' సాయంత్రానికి 

మినుకు మినుకుమంటూ కన్పించవచ్చు 
కత్తెరపడితే 

ఉదయించకుండానే అన్తమించనూవచ్చు 


వేడి వేడి నూర్యుడ్నించి 

పూలు కోనుకొచ్చుకోటానికి 

పడుచుదనం పోటీపడుతుంకు 

ఈ అస్థిపంజరాలు 

నీరుగారే వడమటి సూర్యుడ్ని చూపుతూ 
“ఇప్పుడే అందిన వంటని" బుకాయిస్తున్నాయి. 
ప్రపంచం భస్మీపటల మౌతుంతే 

పరిస్థితి అదుపులో ఉందని 

ఇవి మొరుగుతున్నాయి 


రేజడులో నూడ్యుడు ర్‌శ రావి రంగారావు వచనకవిత 


కుర్చీలెక్కుతున్న దృశ్యాలు 
బాగా కనిపిస్తాయి గాని 

ఆ కుర్చీల్ని చేసిన చేతులు 
వీటికి కనిపించవు 


చద్దన్నం 

వంటికి మంచిదయితే కావచ్చుగాని 
చద్దినూర్యుడు 
ప్రపంచానికి పనికిరాడు. 


రేజడులో నూడ్యడు 55 రావి రంగారావు వచనకవిత 





పాట (ప్రనరిన్తున్న గాలిరా, 


బాంబులేసి పేల్చ్పగలవ్నా ! 


పాట ప్రవహిస్తున్న నదిరా, 
గొడ్డలితో నరకగలవా ! 


పాట ఉబికొన్తున్న బడబానలంరా, 
కత్తులతో పొడవగలవా ! 


పాట (వజ్వరిల్లుతున్న ఆకాశంరా, 
తుపాకులతో కాల్చగలవా ! 


పాట పరిభ్రమిన్తున్న భూమిరా, 


లారీలతో చంవగలవా 


పంచభూతాల భిక్షతో బతికే 

ఓ పరాన్న జీవి బడుద్దాయీ 
పంచభూతాల సఠకాజు 
పాట నెలా హత్య చేసావురా | 


(గధర్‌జె జరిగిన వాత్యాయత్సా ను నిరనీన్తూ, 


రేజుడులో నూడ్యూడు 56 రావి రంగారావు వచనకవిత 


నవ్వే మా వత్తి చేను 





ఒళ్ళంతా కళ్ళు చేనుకొని 

కళ్లనిండా చిరునవ్వులు నింపుకొని 
చిరునవ్వుల్లో శాంతి బీజాలు పొదువుకొని 
సాగే కాంతిదూతలా 

పలకరిస్తోంది మన పత్తి చేను 


వడగాలులు రాళ్ళు విసిరి గాయవరిచినా 
పెనుతుపానులు చెంవదెబ్బకొట్టి కరిచినా 
నిటారుగా నిలిచే వుంటుంది మన పత్తి చేను 
నిర్వికార క్షమాహృదయం మన వత్తి చేను 


బండబారిన మట్టిగుండెను మెత్తన చేసి 
ముక్కుసూటిగా ముందుకు సాగిపోయే నాగలిమిద 
ఇంకా వగబట్టి తిరుగుతున్న పాముల్ని చూస్తూ 
నన్నగా నవ్వుకుంటోంది మన పత్తి చేను 


మన పొలంలోకి విత్తులా చొచ్చి 

మిత్తిలా బలున్తున్న కలుపుమొక్కల్ని 

వేళ్ళ కొడవళ్ళతో పీకుతున్న ఆడపడుచుల అవస్థలు చూచి 
మౌనంగా రోదిస్తోంది మన పత్తి చేను 


కాయలున్న చెట్టును చూస్తే 

అసూయగా దూసుకువస్తాయి రాళ్ళు 
నవ్వుతున్న మన పత్తిచేను బతుకుమోద 
దౌర్జన్యం చేన్తున్నాయి చీడపురుగులు, 
పురుగుల్నేరేస్తున్న చేతులకు 

కృతజ్ఞతలు పలుకుతోంది మన పత్తి చేను 
పురుగుమందు కొడుతున్న “ఇంజను” చేతలకు 
తలవంచి నమన్కరిస్తోంది మన వత్తి చేను 


రేజడులో నూరడ్యుడు 57 రావి రంగారావు వచనకవఐిత 


వత్తిచేను నా తలపుల్లో మెదిలినపుడల్లా 

నా మెడలో వేసినట్లుంటుంది వేలవేల చంద్రకిరణాల మాలలు 

పత్తి చేను నవ్వుల్ని చూచినపుడల్లా 

నాకు న్ఫురిస్తారు ఆకాశంలో ఆడుకునే అనేక చంద్రకిరణాల 
బాలలు 


కాళ్ళు లేకపోయినా 

నీ ప్రమిదలోనికి చేరి 

నీ చీకటి పాడుకొంవ కూల్చి 

నీకు వెలుతురు కోట కట్టిపెట్టది పత్తి చేను, 
చేతులు లేకపోయినా 

నీవు పుట్టావని తెలిసి 

నీ ఒంటిమాదికి చేరి నిన్నంతా నిమురుతూ 
నీకు రక్షణ కవచం ఏర్పరిచేది పత్తి చేను... 


ఇంతగా ప్రాణమిస్తున్న వత్తిచేను దేవతకు 
మనం పెడుతున్న నైవేద్యం ఏమిటి? 
చాలీచాలని ఎరువుల మెతుకులు! 

తెగుళ్ళు తగ్గించలేని కల్తీ మందులు! 


చీకటిలో వుంటూ 

చీకటినే తింటూ 

అందరికీ వెలుతురు పంచే 

వత్తి చేను ఎవరో తెలుసా! 

మనల్ని కన్న మన మాతృదేశం 

మమతలతో సతమతమయ్యే మన భారతదేశం 


పత్తి చేనును కాపాడాలి 
పత్తి చ్మేనును కాపాడే 


కాపలావాళ్ళను కాపాడాలి. 


(విశాలాంధు 22-1-95) 
Fw కూ 


రేజడులో నూడ్యుడు 58 రావి రంగారావు నచనకవిత 





నిలబడి పాలుతాగడం నేర్చినవాడిని 

పరమాన్నం దొరుకుతుందంటే పరుగులు తీసాను 
కనీనం నీళ్లు కూడా అక్కడ దొరకలేదు 

కొత్తబట్టలు తొడిగిన నా ఆశలు శవాలు కావడం తప్ప. 


మంచును చీల్చే తొలికిరణంలాంటి హృదయం నాడి 
ప్రపంచాన్ని పసిపిల్లాడిలా ఒళ్ళోకి తీనుకొని పాలిచ్చే దయ నాది 
తిండిపెప్తే చేయిని 

మొండిచెయ్యి చేసుకున్నాను 

పండు పొలాల గుండెలు 

పండించుకోవడం మరచిపోయాను 


అన్నం వండే కుండలో 

షేర్‌మార్కెట్‌ను నాటుకొని నిన్న ఆరిపోయాను 

పండ్లు పంచే నా తోటలో 

రొయ్యల చెరువులు తవ్వుకొని నేడు జారిపోయాను 
వ్యాపారం పురుగు కుడితే 

మాయరోగం వస్తుందని ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాను 


నా తిండిపెట్ట చేయి ఇక మొండిచేయి కాదు 
నా గుండె పండెవరూ చిదిమేయలేరు 

ఇక నానుండి |ప్రనరించే పరిమళాలు 

ఈ నా మనుషులు శ్వాసించే పవనాలు 


శ 


రేజడులో నూడ్యడు 59 రావి రంగారావు వచనకనిత 





[వవంచమంతా సోదరులే- 
అని తలచే 
బాబూ ! నీకో నమస్కారం ! 


(పవంచమంషే పీడకులూ పీడితులే- 
అని చెపే 

తమ్ముడూ! నిన్ను అభిమానిన్తున్నాం ! 
పీడితులంతా కలిసికట్టుగా 

తిరుగుబాటు చేయాల్సిందే- 

అని రాసే 


అన్నయ్యా! నిన్ను (పైమిసన్తున్నాం! 


పేదలక్షోనం రంగంలో దిగి 

చీకట్లో “నెత్తురు కిరణాలు చిందించే 
మిత్రులారా! 

ఈ చీకట్లను కాలికిందేసి తొక్కుతాం 
మా ప్రాణాలు మో బాటలో విత్తుతాం 


(యవకవిత జనవరి-మార్సి 1985) 


రేజడులో నూయ్యడు 60 రావి రంగారావు వచనకవిత 





| మోరు చెప్పిన ట్ల 


మోరు చెప్పినట్ల 
లోకంలో మంచి (్రహిన్తూ 


హంనలా బతుకుతాను 





. మోరు చెప్పినట్ల 
అన్నీ త్యాగం చేన్తూ 
గోవులా నహిస్తాను 


మోరు చెప్పినట్లు 
పెద్దల మాటలు వింటూ 
రాముడిగా వెలుగుతాను 


మోరు చెప్పినట్లు 
ఆడిన మాట తప్పకుండా 
హరిశ్చందుడిలా నిలబడతాను 


కాని... నా దొక్కమాట 
ఎదటివాడు మనిషైతే 

మో మాట వింటాను 
మనిషిరూపు పులి అయితే 
నా వని నే చేస్తాను 


(యువకవిత, అక్షోబరు-డి నెంబరు 1985) 


రేజరులో నూడ్యుడు 61 రావి రంగాథావు వచనకవిత 


ఈ రోడ్డుకు 
ఒంటి నిండా గాయాలే 
ముఖం నిండా కత్తిగాట్లే 


కుతకుత ఉడికిపోతూ 

ఆవేదన వెళ్ళబోనుకుంటోంది నూర్యుడితో 
కన్నీటిలో మునిగిపోతూ 

కష్టాలు చెప్పుకుంటోంది మేఘుడితో 


ఎమ్మెల్యే గారొచ్చినపుడల్తా 
ఈ రోడ్డుకి పౌడరు పూసి 
ముస్తాబు చేస్తున్నారు 
మంతిగా రి”చ్చినపుడల్లా 
ఈ రోడ్డుకి 

స్వాగత ద్వారాల హారాలతో 
మెడను అలంకరిస్తున్నారు 


అయినా రోడ్డు బాద 
నాయకులకేం తెలును 
పజలకు తప్ప 


(ఆం(ధజో$తి, 1-6-86) 
ఫ్ర 


రేజడులో నూడ్యడు 62 రావి రంగారావు వచనకవిత 





తలకాయలు 
నము[దంలో మునిగి 
పారుతున్నాయి 


కలాలు 
పువ్వుల హృదయాలమోద 
తేనె లొలుకుతున్నాయి 


గది 
నిశ్శబ్దం నిండిన కుండలా 
తొణకదు 


హఠాత్తుగా 

అదృశ్య రాకట్లు వచ్చి 
నత్తలకు గుల్దిపుకాళ్ళిచ్చి 
క్షణాలలో వరిగెత్తిస్తాయి 


వేకువనే 

ముందింటో మొలుచుకొచ్చే 
సూర్యుడి నెత్తిమోద కిరీటాలుగా 
హాట్‌హాట్‌గా (పింటవుతారు నత్తలు 


నము[దంలోంచి 

బయటపడలేక తన్నుకుఛన్తున్నారు 

బాగా పరిగెత్తే 

తలకాయ లున్న గుర్రాలు !!! 
+++ 


రేజడులో నూర్యుూడు 63 రావి రంగారావు వచనకవిత 





అవును, మనం ప్రస్తుతం 

కోరలు సాచిన మంటలలో కూరుకుపోతున్నాం 
అయినా ఈ నంగతి మనం 

అంత. తేలిగా తెలునుకోలేక పోతున్నాం 

మన కంటికి కనబడటం లేదు 

మన యిల్లు తగలబడి పోతుంకు 

మనను కన్ను తెరవకపోతే మనం చూడగలిగేది 
పూర్తిగా యిల్లు బూడిదయ్యా కనే 





నిజం చెప్పాలంటు మనం 
లేలేత చిగురాకులమే 

సున్ని తమైన వుష్పాలమే 
సుకుమార హృదయాలున్న 
రన నమన్విత ఫలాలమే 


అవును, మనం ప్రస్తుతం 

కోరలు సాచిన మంటలలో కూరుకుపోతున్నాం 
మన తప్పేమో పెద్దగా లేకుండానే 

దిక్కుల మధ్య ఇరుక్కుపోతున్నాం 


మనమే మన యిల్లు కాల్చుకోటానికి 

క్రమశిక్షణ లేని కట్టపుల్లలం కాము 

మనం మన తల్లినే కాల్చేయటానికి 

నిప్పును మూతిమోద నిలుపుకొన్న సిగరెట్టులం కాము 


రేజడులో నూడ్యుడు 64 రావి రంగారావు వచనకవిత 


వెండి ఆకాశంపై కదలాడే 

వగలాడి తారల తళుకుబెళుకుల్ని 

నోళ్ళు వెళ్ళబెట్టుకొని చూస్తున్న 
“అమాయకం” కన్నుల్లారా! 

ఆ శూన్యం మన మాద చల్లుతున్న 
అదృశ్య విషతుషారం గమనించగలిగారా? 


అవును, మనం పస్తుతం 

విష పాత్రలో వడిన పక్షులమైపోయాం 
రెక్కలుండీ మనం 

ఎగిరి వెళ్ళలేని మత్తులో పడిపోయాం 


ఇంటింటినీ పూడ్చి పెడుతున్నాయి 

వయను ప్రదర్శన శాలలు అస్తిపంజరాల పెట్టలు 
పాటలు పాడుతూ 

ఆటలు ఆడుతూ 

దేశం గుండెగులాబీని తుంగలోకి నెడుతూ 
గుండెను లాగేసిన చోకే ప్లాస్టిక్‌ గుండె పెడుతూ 


అవును, మనం (ప్రస్తుతం 

గులాబీలను నమాధి చేస్తున్న శ్మశానంలో వున్నాం 
పూలతోటల్ని సృజించుకోగలిగిన మనం 
పువ్వుల్ని పారేసి పురర్రెల్ని 

తలమిద అలంకరించుకుంటున్నాం 


చీకటి వూవిలో నుండి 

మానవతను లాగటానికి వెళ్తున్న 
అక్షరదేవతల్ని “కిడ్నాప్‌” చేసి 

లక్షలకు అమ్ముకుంటోంది వ్యాపారం 
మానప్రాణాలను రూపాయిలుగా మార్చి 
నింపుకుంటోంది ధనాగారం 


రేజరులో నూర్యుడు 65 రావి రంగారావు వచనకవిత 


అవును, మనం ప్రస్తుతం 

డబ్బుకొండ నుండి బండరాళ్ళు జారిపడుతుంకు 

అకు పోతున్న ఆవులం మనం 

మనవెంట మన దూడలుకూడా 

ఈ |త్రోవలోనే వన్తున్నాయని గ్రహించటం లేదు మనం 


ఒడిలో పంటల వసిపిల్లల్ని లాలిస్తున్న పొలాల్ని 
వెయ్యికాళ్ళతో తొక్కుతోంది “వవంచీకరణ” ఆంబోతు 
పాలిచ్చే ఆవుల్ని 
పనిచేసే ఎద్దుల్నీ 

కుమ్ముతోంది పొగరుబోతు 


మనుషుల్లోంచి వచ్చే మనీషులు కావాలిప్పుడు 
మనీషలోోంచి వచ్చే మూడో కన్ను తెరిచే 
మహేశ్వరులు కావాలిప్పుడు, 


మన యిళ్ళను తగలేసే సిగరెట్లను తరిమేయటానికి 

మన మోద విషం చిమ్ముతున్న మంచును తుంచేయటానికి 

పూల తోటలను శ్మశానాలుగా మారుస్తున్న తుఫానుల్ని 
తుడిచేయటానికి 

బండల్ని వినురుతున్న కొండల చేతుల్ని నరికీయటానికి 

మనుషుల్లోంచి' వచ్చే మనీషులు .కావాలిప్పుడు 

మనీషుల్లోంచి వచ్చే మూడోకన్ను తెరిచే 

మహేశ్వరులు కావాలిప్పుడు 


(థైతిక విభ్ధవం, వృడిలు '95): 


+++ 


రేజడులో నూడ్యుడు 66 రావి రంగారావు వచనకవఐిత 





నీ ఒంటిలోని 
మినమినలాడే వెన్నను 
బలవంతాన కరిగించి 
తాగేశాడు వాడు 


నీ గుండెలోని 
నవనవలాడే కోరికల్ని 
కాలికింద తొక్కేసి 
చింపేశాడు వాడు 


నవ్వులపా లవుతానని ఏడున్తూ 
ఆత్మహత్యకు పాల్పడతావా యువతీ 
దారిలో గుచ్చుకున్న ముల్లును విరిచి 
దూరంగా పారేయాలని తెలియదా సోదరీ! 


ఈ పోలీనులు 
నిన్ను కాపాడలేదని 
కంగారు పడకు ! 


ఈ కోర్టులు 
అ(క్రమానికే లైసెన్సు లిస్తాయని 
దిగులు పడకు! 


ప్రజలలో ఉండే ధైర్యమే 

(పతి నమన్యకు పరిష్కారం 
సమసమాజ సైన్యంలో చేరు! 
రుద్రకాళివై పోరు !! 


(విశాలాం[(ధ్‌ 29-4-84) 
+++ 


రేజడులో నూర్యూడు 67 రావి రంగారావు వచనకవిత 


బాధ 
బాధల హిమాలయాలెక్కి చూస్తుంటే 
అడునులో గిలగిలా కొట్టుకుంటున్న 


చేప పిల్లలా నా దేశం 


గుళ్ళల్లో మంటలు చెలరేగుతున్నా 

నోరు మూనుక్కూర్చున్న ఫైరింజను (ప్రభుత్వాలు 
రాజకీయాలు కలిసేనరికి 

నదుల నీళ్ళ కన్ని రంగులో! 


నిజంమోద ఆయుధాలు ర్సుళిపిన్తున్న వచ్చనోట్లు 
(ప్రజాస్వామ్య వడతికి శిరోముండనాలు 

అవినీతి రోగ నిలయాలైన ఆఫీనుల ఒంటిమోద కట్టుకొన్న 
తాయెత్తుల్లాంటి జాతీయ నాయకుల ఫోటోల్లా 

మనుషులు తమ ముఖాల మోద 

తగిలించుకుంటున్నారు చిరునవ్వులు 


వేకువనే పుట్టుకొచ్చిన పేపరు వసికందు చెపుతుంది 

పట్టపగలు పండగల గుండెల్లో కత్తి దిగిందన్న వార్తలు 

అధికారం పులితోలు కప్పుకొన్న గాడిదల రంగు బయట 
పడకుండా 

పరిస్థితి అదుపులోనే వుందంటున్న రేడియో చిలకలు...... 


బాధాగ్ను ల్లో మన జీవితాలు 
బంగారంలా కాలుతున్నా యిప్పుడు, 


విలువైన ఆచరణ ఆభరణాలను 
ఆగామివ్యవస్థ మెళ్ళో అలంకరించేందుకు. 


(బెతన్య కజిత - 4 Autumn 1987) 


రేజడులో నూడ్యుడు ' 68 రావి రంగారావు వచనకవిత 





డబ్బుకోసం గడ్డి తినేవాణ్ణి దమ్ములున్న మొనగాడంటున్నారా! 
నీతిగా వనిచేసుకుపోయేవాణ్లి పిరికిగొడ్డుగా జమకడతారా! 


శశ rr rr I శ 
(వజలంతా తనకు 


పాదాభివందనాలు చేయలేదేమని భావించటం భయం 

స్వీయ వ్యక్తిత్వ స్పృహవచ్చి నిదిస్తున్న ఈ మనుషులు 

ఎదురు తిరిగి నిలబడతారని సెంటిమెంట్ల మత్తుచల్లటం భయం 
గుండెల్ని తాకట్టుపెట్టి మల్లెపూల తోటలోకూడా 

గూండాల రక్షణలో తిరగటం భయం 

దూనుకొన్తున్న లేళ్ళ సెలయేళ్ళమోద 

పెద్దపులులు లారీలు (పప్రయోగించటం భయం 

విద్యుత్తవాహాల్ని మోస్తూ పిడీకిళ్ళు బిగిస్తున్న స్తంభాల్ని 
చట్టాల బుల్‌డోజర్లతో పడగొట్టటం భయం 

పాదన్పర్శతో పొలాలను ' పవిత్రక్షేతాలుగా మార్చే వృషభరాజాలు 
చర్నకోల లేకపోతే మాట విన వనుకోవటం భయం 
ధనాధికారాలతో బొజ్జలు 'పెంచుకొంటున్న అడ్డుకట్టలు 

ఆకలి పొలాల్లోకి నడుస్తున్న నీళ్ళకాళ్ళను విరగ్గాట్టటం భయం 
మనస్సుకు మనన్సుకు మధ్య నమ్మకం వంతెన నిలవకుండా 
అనుమానం వరదల్ని నృష్టించటం భయం 

భవిష్యత్తు పొలాల్లో స్వర్గం మొలకెత్తిస్తామని 

వాగ్గానాల పుచ్చుగింజల్ని విచ్చలవిడిగా వెదచల్లడం భయం 
ఉరికి వస్తున్న తరంగాల్ని విభజించి పాలించాలనుకో వటం భయం 


రేజురులో నూర్యుడు 69 రావి రంగారావు నచనకవిత 


ఉదయిస్తున్న నూర్యుణ్జీ ఉరితీయాలనుకోవటం భయం 

నిజం చెప్పే నోళ్ళు మూయించాలనుకోవటం భయం 

ఆపరేషను టేబులుమోద దేశమాత చావుబతుకుల్లో ఉంటే 
తెల్లకోట్లు తమ ప్రతిభను రూపాయిలతో కొలవమనటం భయం 


డి(గీల బండరాళ్ళ కింద నంస్కార వుష్పాన్ని నిర్దాక్షిణ్యంగా 
బలిచేసీ 


ఏమి తెలియనట్లు నటించటం భయం 
x xxx * 


గడ్డి తినకపోవటం భయం కాదు 

వెలుతురు దారిలో నడవటం భయంకాదు 

గుండె జైల్నుంచి నిజాల్ని విడుదల చేయటం భయంకాదు 

మననుల్ని వండించటానికి చైతన్యం విత్తుల్ని చల్లటం 
భయంకాదు 

కాలం రోడ్డుమోద నడుస్తున్న మంచితనం మునలాయనికి 

చెయ్యందించి నడిపించటం భయంకాదు 

జనాన్ని భయ పెట్టాలని 

భయపడుతూ చస్తున్న 

పులితోలు కప్పుకొన్న గాడిద ఈ వ్యవస్థ 

మన ఎక్కుపెట్టిన విల్లు పూరించాలి దీని కథ 


(ఆంధబూమి, 10-10-87) 


ప్ర 


రేజడులో నూయడ్యడు 70 రావి రంగారావు వబనకనిత 





ఆ ఆఫీను పరినరంలోకి అడుగుపెడిజే చాలు 


ఆ గేటుకా డున్నవాడు నీ జేబును ముందు నాకుతాడు! 


జేబు కనబడకుండా జాగ్రత్తగా లోపలి కెళావనుకో 
అక్కడ కాచుక్కూచున్న వాడు నీ చొక్కాను మెత్తగా నాకుతాడు! 


జాగ్రత్సగా దాచుకొని ఇంకా లోపలికి పోయావనుకో 
నీ కోనమే కుర్చీలో ఎదురుచూస్తున్న వాడు నీ పంచెంతా 
నాకుతాడు ! 


ఇంకా జాగ్రత్తపడి ఏ.సీ రూములోకి కదిలావనుకో 
నూతునుకున్న నీటుగా డొకడు నీ అరికాళ్లు నాకుతాడు! 


బంగినపల్లి పండులా లోవలి కెశినవాడివి 
ఎండినపోయిన తెంకలా బయటపడతావు 
అంతమంది నిన్ను 

అణువణువూ నాకేనరికి 


x xxx 3 


నా ఫైలు గులాబీపూలమాల 

నువాసనలు వెదజల్లుతున్నదన్నావనుకో ! 

చూపుల కాళ్ళతో బురదపూసి 

“ఇంత బురద నీదేనా' అంటాయి బలిసిన పందులు... 

నా ఫైలు పున్నమిచంద్రబింబం 

అమృతం వెన్నెల ప్రనరిస్తుం దన్నావనుకో! 

'రూలు'లోంచి తీసిన 'మురికి' రాసి 

ఇంత కంపులో ఎలా బతుకుతున్నా వంటాయి అడ్డగాడీదలు... 


రేజడులో నూయ్యడు 71 రావి రంగారావు వచనకవిత 


(వభుత్వాలిన్ని మారినా 

మారని వ్యవస్థను చూస్తూ 
చావలేక బతికివున్న కురువృద్దులు 
సచివాలయం ఆవరణలో చెట్లు 


బరువు పెట్టకపోతే 

అట్టడుక్కిపోయే కాగితాలు 

నెత్సిమోద నువ్వెంత బరువు పెడితే 
అంత వేగంగా పైకి లేచి పరుగెత్తుతాయి 


ఈ రాజయోగుల కళ్లల్లో కామం 
అభ్యాగతుల జేబులోని 
పదహారణాల పడుచుదనం లాంటి 
పచ్చనోట్ల కోనల 


మంత్రుల వాగ్దానాల కన్నెలు 
జీవోల వరులకోనం ఎదురుచూసీ ఎదురుచూసీ 
వయనుడిగి కాలంచేస్తే కార్చేసే శ్యశానం ఇదే, 
కుర్చీల గబ్జిచేతులు 
మనుషుల రక్త మాంసాల్ని పిండీ పిండీ 
“హాట్‌డ్రీంక్‌'గా 'ఉచ్చ'స్థితిలోకి మార్చుకొని తాగే 
గబ్బు 'క్లబ్బు' ఇదే 
శ శ శం రగ ఆ 
మన రోడ్డుకు గుంట లెందుకు పడతాయో తెలుసా! 
చైర్‌మన్‌గారు, కంట్రాక్టరుగారు అదే వనిగా రోడ్డును 
నాకుతుంటారు... 
దేశంలో ఇన్ని రకాల కరువులెందుకు వస్తున్నాయో తెలుసా! 
నాయకులు, అధికారులు అదే పనిగా దేశాన్ని నాకుతున్నారు... 


రేజడులో నూడ్యుడు 72 రావి రంగారావు నచనకఐిత 


మంత్రులు ముఖ్యమంత్రులు నాకుతుంపేనే 
ఉద్యోగాల సంఖ్య చిక్కిపోతోంది... 
పోలీసులు లాయర్లు నాకుతుంకేనే 
ధర్మదేవత పీక్కుపోయి ఎండిపోతోంది... 


అందరూ ఇలా నాకీ నాకీ 

మేము పట్టుకున్న జండాను మింగేశారు 
మా కిక మిగిలిం దొకట 

చేతిలో గునపంలా జండా కర 


నాకటాన్ని కూడా కళగా మార్చిన నటశేఖరులారా! 
నేటితో నూరు తప్పులు నిండిన ఓ శిశుపాలుల్లారా! 
మా చేతులో ఈ ఆయుధం 

మో పాలిటి విష్ణుచక్రం. 


(1986) 


ఆజ 





జగ 








కొత్త సంవత్సరం | 


కత్తి కొనమోద 
మల్లె విరిసింది 
మంచు గుండెలో 
వెలుతురు రాక 





నము[దంతో 

మరోనది మనను కలిపింది 
విశ్వజల పరిమళం 
భూమిని ముద్దాడటానికి 


ఇప్పటిదాకా మేలుకొన్న శిల్చం 
ఇక శిలలా నిదురపోతుంది 
కొత్త బరువు రాయిని 
నీ చేతి ఉలిమోద వదిలేసి. 
(1997) 


